b 


_క- ఇవన్ని కుక్కలే 


Y 
%« = 
క... 


Noe re 


Py 


ట్ర. 


చిత్రాలు: ఎ కెలేయ్‌నికొవ్‌ ఈ 
శి అనువాదం: ఆర్టియార్‌ భ్‌ క. 


వే y 


“రాదుగ” _పచురణాలయం 


తోడేళ్ళు, నక్కలు, గుంటనక్కలు అన్నీ కూడా ఒకే జాతికి చెందినవి, అంకే శునక జాతికి. యివి 
ఒక్క అంటార్కిటికాలో తప్ప మిగిలిన అన్ని ఖండాల్నోనూ కనిపిస్తాయి. యివి అడవుల్నో, బీళ్ళల్నో, కొండల్లో, 
మైదానాలమీద, తండాలో, యెడారుల్శో నివశిస్తాయి. 

యీ జాతి జంతువుల కాళ్ళు పాడుగ్నా వుంటాయి. బాగా రూపుదీరి వుంటాయి. పంజాలకి బలమైన, 
బండ బారిన గోళ్ళు వుంటాయి. యీ జాతికి చెందిన అన్ని జంతువులూ వేగంగా పరిగెడతాయి; కొన్నయితే 
గంటకి అరవై ఐదు కిలోమీటర్లు పరిగెడతాయి. 

వీటి జుట్టు ఒత్తుగా వుంటుంది. అనేక ఛాయల బూడిద వర్శంతోనూ లేదా ఎరుపు రంగుతోనూ 
వుంటుంది. వీటిలో కొన్నిటికి చారలు వుంటాయి. ఆఫికన్‌ నక్కల్నో ఒక దానికి చారల నక్క అని పేరు. 
కొన్నిటికి పొడలు వుంటాయి. ఆ(ఫికాలోని అడివి కుక్కలకి నలుపు, తెలుపు, పసుపుపచ్చ పొడలు వుంటాయి. 
మూడు రంగుల జుట్టు వున్న అడివి జంతువు యిది ఒక్కటే. 

శునక జాతిలో అతి చిన్న జంతువు ఫెన్నెక్‌. యిది పిలిపిల్లలా వుంటుంది. అతి పెద్చది తోడేలు. 
పెద్ద తోడేళ్ళు ఎనభ్మె కిలోగాముల బరువు వుంటాయి. వూహించండి! 

కుక్కలకి దగ్గర బంధువులైన జంతువుల గురించి యీ పుస్తకం మీకు తెలియజేస్తుంది. 


తోడేలు 


పెద్దా చిన్నా శునకాలన్నీ తోడేలునుంచి వచ్చినవే. 

శునక జాతిలో మహా బలమైంది తోడేలు. భుజాలమీద గొ. రెనో, మేకనో పెట్టుకుని అది యెంత 
వేగంగా పరిగెట్టగలదంశే పందెం గ్యురాన్ని దౌడు తీయిస్తూ కూడా మీరు దాన్ని అందుకోలేరు. 
తోడేలుకి బలమైన దవడలు వున్నాయి. పెద్ద పెద్ద ఎముకల్ని అది అప్పడాల్హా నమిలేస్తుంది. 

తోడేళ్ళు వుండేది అడవుల్ళోనే కాదు. వాటికి పెద్ద మై దానాలన్నా, క్షేతాలన్నా కూడా యిష్టమే. 
అవి మామూలుగా ర్మాతిళ్ళప్పుడు వేటకి వెడతాయి. కాని జనంలేని చోట అవి పగలు కూడా వేటకి 
వెడతాయి. 

తోడేళ్ళు కాళ్ళమీదే బతుకుతాయన్న మాట నిజమే. ఒకోసారి అవి వేట కోసం వెతుకుతూ ఒక 
రోజులో అరవై. కిలోమీటర్లు పరిగెడతాయి. 

అంత దూరం పరిగెత్తినా అస్తమానూ వాటికి ఆహారం దొరక్కపోవచ్చు. అడవిలో వుండే జంతు 
వుకి ఆహారం దొరకడం అంత సులభం కాదు. అందుచేతనే, తోడేలుకి గనక మంచి వేట దొరికితే, 
పీకమొయ్యా తినేస్తుంది. తోడేలు పది కిలోోగాముల మాంసం తినగలదు. 

కాని తోడేలు తిండిలేకపోయినా తట్టుకోగలదు కూడా. ఒకో అప్పుడు దానికి వారం అంతా తిండానికి 
యేమీ వుండకపోవచ్చు. అయినా అది తట్టుకుంటుంది. ఒక సారి ఓ తోడేలు వేటగాళ్ళనుంచి 
తప్పించుకోవడానికి వో చోట దాంకుని పదిహేడు రోజులు తిండి లేకుండా వుంది! 

ఆకురాలు కాలంలోనూ, శీతకట్టులోనూ తోడేళ్ళు మందలుగా పోగవుతాయి. వసంత కాలంలో అవి 
జంటలుగా విడిపోతాయి. యెక్కడ్నో పడిపోయిన చెట్లు వేళ్ళల్ళోనో, ఓ గుహలోనో తల్లి తోడేలు అయిదు, 
ఆరు లేదా ఏడు దాకా పిల్లల్ని పెడుతుంది. ఒకో అప్పుడు పదింటిని పెడుతుంది. కాని ఒకోసారి రెండిం 
టిని మాతమే పెట్టవచ్చు. అది గుహని వదిలిపెట్టదు. తండి తోడేలు దాన్ని జ్యాగత్తగా చూసుకుం 
టుంది. మగ తోడేలు యెప్పుడూ దానికి తిండి సమకూరుస్తుంది, తనకి లేకపోయినా కూడా. 

వేసవి ఆఖరు నాటికి పిల్లలు తల్పిదండులతో వేటకి పోయేటంత పెద్చవి అవుతాయి. 


మామూలు నక్క 


నక్క తోడేలులాగా కనిపించినా సైజుకి దానిలో సగం మ్మాతమే వుంటుంది. 

సోవియట్‌ యూనియన్‌లో నక్కలు కాకసస్‌ పర్వతాల్నోనూ, మధ్య ఆసియాలోనూ మతమే 
వున్నాయి. అక్కడ వెచ్చగా వుంటుంది. నక్కలు చలిని భరించలేవు. 

టర్కీ, ఇరాన్‌, భారతదేశంలాంటి ఉష్ణ దేశాల్నో చాలా నక్కలు వున్నాయి. జనానికి అవంకే 
యిష్టం వుండదు, యేమంకే అవి పరమ బిత్తులమారివి. 

నక్కలు పట్టణాల దగ్గరా, (గామాల దగ్గరా వుండడం అలవాటు చేసుకున్నాయి. యెవరూ కాపలా 
కాయని వాటిని అవి చూస్తాయి. సందు దొరికితే యెత్తుకుపోతాయి. కోళ్ళగుట్టల్హో పడి కోడిపెట్టర్ని 
యెత్తుకుపోతాయి. పాలాల్ఫో పుచ్చకాయలు గనక పండితే కొరికి తగలేస్తాయి. ధాన్యం గనక పొలంలో పక్వా 
నికి వస్తే కొన్ని కంకుల్ని తుంపెస్తాయి. (దాక్ష తోటల్లో మహదానందంగా తియ్యని (దాక్ష పళ్ళని 
భోంచేస్తాయి. 

అవి యెంత జిత్తులమారిగా వుంటాయి! ఓ నక్క గనక కాకినో, కంజునో పట్టుకోవాలనుకుంళే 
రోడ్డువార చచ్చిపోయినట్టు పడుకుంటుంది. ఆ పక్షులు దీన్ని చూసి మాంసం దొరికింది కదా అని 
సంబరపడి పొడుచుకు తిందామని దగ్గరికి వస్తాయి. జిత్తులమారి నక్క ఠపామని గెంతుతుంది, 
అంతే ఆ పిట్ట పని గోవిందా! 

నక్కలు నదులవారనా, సరస్సుల దగ్గరా కూడా వుంటాయి. కాని కాజెయ్యడానికి అక్కడ యేమీ 
వుండదు. అందుకని కప్పల్నీ, బల్బుల్నీ;, చుంచుల్నీ వేటాడతాయి. అవి మిడతల్ని కూడా వేటాడతాయి. 
మిడతల్ని తినడం వాటికి యిష్టం. 

ఆకురాలు కాలంలో నక్కలు చిన్న మందలుగా పోగవుతాయి. అప్పుడు అంగబలం వుంది కదా అన్నెప్పి 
ధ్నెర్యం పుంజుకుని మేకల్నీ, గొరెల్నీ యెదిరించబోతాయి. 

వసంత రుతువులో నక్క యీనుతుంది. తల్గి నక్క తన పిల్పల్ని దట్టమైన పాదల్శోనో, రెల్లు 
లోనో లేదా యే నీటికుక్కో ముళ్ళపందో తవ్విన బొరియల్నోనో పెంచుతుంది. సామాన్యంగా మూడు, 
నాలుగు లేదా అయిదు పిల్లలు వుంటాయి. కాని ఒకో అప్పుడు తొమ్మిది కూడా వుండవచ్చు. 

ఆ పిల్లలు గబగబా ఎదిగిపోతాయి. అవి తర్శిదండులతోటి ఆకురాలు కాలం దాకానే వుంటాయి. 


ఆ తర్వాత యేడు అవే తర్శిదం్యడుల్లె పోతాయి. 


నల్హ వీపు నక్క 


దీన్ని నల్హ వీపు నక్క అంటారు. దీనికి నిగనిగలాడే నల్బని వీపు వుంది. మరోలా అయితే యిది 
జేగురు రంగుగా వుంటుంది. 

నల్గ వీపు నక్కలు ఆ(ఫికా పచ్చిక మైదానాలమీద, సింహాలు వుండే చోట వుంటాయి. సింహాలు 
వేటకి వెళ్ళినప్పుడు యీ నక్కలు కిక్కురుమనకుండా నిశ్శబ్బంగా వాటిని అనుసరించి వెడతాయి. సింహం 

౧ యి 

ఓ కణితినో, జీీబానో చంపితే రావణా అరుపులు మొదలవుతాయి. నక్కలు వేటపడినందుకు ఉల్మా 
సంగా వున్నాయన్న మాట. 

సింహం విందు ఆరగించేటప్పుడు, నక్కలు ఒక పక్కన ఓపిగ్గా నిరీక్షిస్తూ వుంటాయి. కాని సింహం 
భోజనం పూర్తిచేసి, విశమించడం కోసం నీడపట్టు చూసుకుందుకు పోగానే, యీ నక్కలు భుక్త శేషం 
మీద పడతాయి. సింహాలు నక్కల్ని తాకవు. వాటికి యివంకే కొంచెం అసహ్యం కామోసు. 

కాని నల్హ వీపు నక్కలకి కూడా మంచి వేటాడే చాతుర్యం వుంది. యివి మందలుగా కలిసి చిన్న 
జింకలమీద దాడి చేస్తాయి. పొళ్ళేళ్ళని పట్టుకోగలవు. మరీ పెద్దది కాకపోయినట్టయితే కొండచిలువని 
కూడా లొంగదీస్తాయి. నీటికుంటల్నో నిదానంగా మేత యేరుకునే ఫ్లెమింగో పకులమీదకి దూకడం కూడా 
వాటికి తెలుసు. 

నల వీపు నక్కలు (గామాల్ళో వేటాడతాయి కూడా. కోడిపెట్టల్ని పట్టుకుంటాయి. ఆ మాట 
కొస్తే, తిండానికి అనువుగా వుండే దేనిమీద తమ పంజాలని పెట్టగలిగినా, వాటినన్నిటినీ కూడా కాజే 
స్తాయి. మనుషులకి యిది నచ్చదు, సహజమే కదా. వాళ్ళు నక్కల్ని కాల్చిపారేసి, వాటి బొచ్చుతోటి 
రగ్గుల్నీ అందమైన తోళ్ళనీ తయారుచేసుకుంటారు. 

ఆ(ఫికాలో మరో రెండు రకాల నక్కలు వున్నాయి. ఒక దానికి డొక్కలపైన లేత చారలు వుంటాయి. 
శునక జాతిలో యిది ఒక్క'కే చారల జంతువు. రెండవది అబిస్సీనియన్‌ ఎరుపు నక్క. దానికి పొడుగాటి 
కాళ్ళూ, సన్నని ముళ్ళు వుంటాయి. వాటిని గురించిన వివరాలు అంత యెక్కువ తెలీవు. 


కొయొట్‌ 


కొయొట్‌ని (పెయిరీ తోడేలు అని కూడా అంటారు. నిజానికి యిదే తోడేలుకి అతి దగ్గరి బంధువు. 
సైజు మాతం నక్క అంత వుంటుందంతే. 

కొయొట్‌ నివాసం ఉత్తర అమెరికా. 

నక్కల లాగానే కొయొట్‌లు కూడా (గామాల దగ్గర నివశించడం సౌకర్యంగా భావిస్తాయి. యివీ 
అలాగే (పవర్శిస్తాయి. అవి ఆహారం కోసం చెత్త కుప్పల్శో వెతుకుతాయి. కాజేస్తాయి. యింకా యేమంశే 
అవి ర్మాతిళ్ళు కచేరీలు పెడతాయి! ఆ కచేరీలు యేమీ |శావ్యంగా వుండవు. గోలగా కీచు గొంతుకతో 
కూస్తూ వుంటాయి. గురుమంటాయి. అరుస్తాయి. గీపెడతాయి. యెవళ్ళకీ కంటిమీద కునుకుండదు. 

కొయొట్‌లు అంతరించిపోయే సమయంలో శ్యాస్త్రజ్ఞలు కనిపెట్టారు వాటివల్ల ఉపయోగం 
వుందని. కొయొట్‌లు ఎలుకల్నీ, అలాంటి హానికరమైన వాటినీ పట్టుకుంటాయి. యిప్పుడు కొయొట్‌లని 
సంరక్షిస్తున్నారు. 

ఒక తల్శి కొయొట్‌, తంగడి కొయొట్‌ జీవితాంతం ఒకే కుటుంబంగా కలిసే వుంటాయి. అవి 
పచ్చిక మైదానాలమీద మామూలుగా బౌరియల్నో పిల్లల్ని పెడతాయి. కాని అడవుల్లో అవి వింత పని 
చేస్తాయి. శునక సంతతికి ఆ అలవాటు వుండదు. కొయొట్‌లు తార వున్న పెద్వ చెట్టుని చూస్తాయి. 
ఆ తార భూమికి ఒక మీటరు, మీటరున్నర యెత్తు వున్నాగానీ తలి కొయొట్‌ అందులోకి వెళ్ళి యీన 
డానికి తయారవుతుంది. తండి కొయొట్‌ ఆడకొయొట్‌కీ దాని పిల్లలకీ ఆహారాన్ని అక్కడికే పట్టి కెళ్ళి 
"పెట్టడం జరుగుతుంది. 

కాని కావలసినన్ని బొరియలు గనక లేకపోతే మహా అసాధారణమై౦ది జరుగుతుంది. రెండు తర్ఫ్సి 
కొయొట్‌లు వాటి పిల్లలతోటి ఒకే బొరియలో వుంటాయి. సఖ్యంగానే వుంటాయి కూడా. అందులో 
ఒకటి యే కారణంవల్బనేనా చచ్చిపోతే, రెండోది ఆ పిల్లల్ని తన పిల్లల్హాగానే చూసుకుంటుంది. 

పిల్లలకి రెండు నెలలు రాగానే వాటికి చుంచుల్నీ, కుందేళ్ళ నీ పిట్టర్నీ, కప్పర్నీ పట్టుకోవడం 
తర్గిదం[డీ కొయొట్‌లు నేర్పుతాయి. వేసవి కాలం ముగిసేటప్పటికి చదువు పూర్తవుతుంది. పిల్హ 
కొయొట్‌లు స్వతంత జీవితం ఆరంభిస్తాయి. దేని దారిన అది పోతుంది. ఒకో అప్పుడు పుట్టిన చోటు 
నుంచి వంద కిలోమీటరు దూరం పైగా పోతుంది. 


qm sai? 


yp 


ఆర్క్‌టిక్‌ నక్క 


ఆర్క్‌టిక్‌ నక్కకంకే సాహసవంతమై న ధృవ పరిశోధకుణ్ణి కనిపెట్టడం కష్టం. యిది ఆసియాలో, 
ఉత్తర అమెరికాలో, యూరప్‌ తండాల్లో వుంటుంది. అక్కడినుంచి యిది మంచు కప్పిన ఆర్క్‌టిక్‌ (ప్రాంతా 
లకి ఉత్తరాదికి తిరుగుతుంది. 

గీతాకాలంలో ఆర్క్‌టిక్‌ నక్క బొచ్చు తెల్లగా వుంటుంది. మంచులో దీన్ని చూడ్డమే కష్టం. కొన్ని 
టికి శీతకట్టు బొచ్చు నీలి బూడిద రంగుగా లేదా వెలిబూది గోధుమ రంగుగా, లేదా నల్లగా కూడా వుంటుంది. 
వీటిని నీలం ఆర్క్‌టిక్‌ నక్కలు అంటారు. బొచ్చు వ్యాపారంలో వాటి తోళ్ళకి చాలా ఖరీదు వుంటుంది. 

వేసవికాలంలో ఆర్క్‌టిక్‌ నక్క నెరిసిన గోధుమ రంగుగా, కడుపు దగ్గర పల్చని బొచ్చుతో వుంటుంది. 
మంచు కరిగిన తర్వాత వుండే తండాల ఛాయలకి యీ నిరాడంబర వర్ణం బాగా నప్పుతుంది. 

ఆర్క్‌టిక్‌ నక్కకి బొరియలు తవ్వడం యిష్టం. అది యేటికో బొరియ తవ్వుతుంది. లేకపోయినట్లయితే, 
దీనికి గజగజలాడించే శీతకట్టులో దాంకోవడానికీ, పిల్బల్ని పెంచడానికీ జాగాయే వుండదు. కాని అది తరు 
చుగా ఓ బండరాయి వెనకో లేదా నేలమీద గుట్టల మధ్యనో వాసం యేర్పాటు చేసుకోవాలి. నేల రాళ్ళనుయంగా 
వున్న చోట, చిత్తడిగా వున్న చోట బొరియ తవ్వడం మరి అన్నప్పుడల్హ్లా సాధ్యం కాదు కదా. 

ఒకో అప్పుడు ఆర్క్‌టిక్‌ తల్శి నక్క పదింటికంశే యెక్కువ పిల్లల్ని పెడుతుంది. ఆర్క్‌టిక్‌ తండి 
నక్క తోడు లేకుండా తల్గి నక్కకి పిల్లల్ని పెంచడం, వాటికి మేత పెట్టడం సులభం కాదు. ఆర్క్‌టిక్‌ 
తండి నక్క ఆహారం తెస్తుంది. శ(తువు గనక బౌరియ దగ్గరికి వస్తే అది తన కుటుంబాన్ని శాయశక్తులా 
రక్షిస్తుంది. అది కీచు గొంతుకతో మొరిగి, బొరియ దగ్గరనుంచి తను దూరం పోయి శతువుని మళ్ళించ 
డానికి (పయత్నిస్తుంది. 

ఆర్క్‌టిక్‌ నక్క తం(డామీద ర్మాతిళ్ళప్పుడూ పగలప్పుడూ కూడా సంచరిస్తుంది. అది ఉత్తర (ప్రాంతపు 
చుంచుల్లాంటి వాటినీ, చుంచుల్నీ, కుందేళ్ళనీ పట్టుకుంటుంది. అది పట్టుకోగరిగినట్లుయితే గనక చేపల్ని 
కూడా తింటుంది. ఆర్క్‌టిక్‌ నక్కలు సింహం వెనక్కాల పడ్డట్టు యిది ధృవ (పాంతపు ఎలుగుబంటి 
వెనక పడుతుంది, ఎలుగుబంటి వేట అవశేషాల్ని తినడానికి చూస్తూ. 

ఆర్క్‌టిక్‌ నక్కకి గనక మిగులు తిండి దొరికితే దాన్ని కప్పెళ్ళేసి, దాచింది మరెవళ్ళూ కనిపెట్ట 
లేకుండా ముళ్బుతో మట్టిని కుమ్మేస్తుంది. ఆహారాన్ని దాచిన చోటుని అది మరిచిపోదు. తర్వాత వచ్చి 


తింటుంది. 


11 


సాదా ఎర గుంటనక్క 


ఒక్క గుంటనక్క ఏడు తోడేళ్ళకి తోకరాయిస్తుందని వాడుక. అది నిజం కాదు. జిత్తులమారి గుంట 
నక్కని గురించి బోలెడు కథలున్నాయి గాని తోడేలు యింకా జిత్తులమారీ, యింకా తెలివైందీ కూడా. 

సాదా షర గుంటనక్కకి గాదెల్శోనూ, పొలాల్నోనూ వుండే చుంచులే (పథాన ఆహారం. పాలాలకి 
యెంతో హానిచేసే యీ బాపతు జంతువుల్ని పట్టుకోవడంలో యీ గుంటనక్కది అందె వేసిన చెయ్యి. 
ఒక్క రోజులో యిది యాభ్బె చుంచుల దాకా పట్టుకోగలదు. 

చుంచులు తగినంతగా లేనప్పుడే గుంటనక్క అడివి పక్షుల్ని, కుందేళ్ళని, ఎర పోలుగల్ని వేటాడుతుంది. 
యిది పిల్ల దుప్పులమీద కూడా దాడి చెయ్యగలదు. నిజం చెప్పుకోవాలంశే యిది దేన్నేనా గానీ తినేస్తుంది: 
గొల్హభామరల్ని, కుమ్మరి పురుగుల్ని, బల్సుల్ని, వానపాముల్ని, నత్త ల్ని - ఒహకేమిటి! దీనికి (దాక్షపళ్ళలాంటి 
పళ్ళన్నా మహా యిష్టమే. 

వూరికే చంపడం కోసమే యిది వేటాడదు. అవసరం లేకపోతే యిది పోట్టాటని తప్పించుకుంటుంది. 
యిది నీటికుక్కల బొరియల్నోకి పోయి, వాటితో కలిసి వుండగలదు. బొరియకి బోలెడు దారులు లోపలికీ 
బయటికీ వుంటాయి. లోపల మిగతా జంతువులకి కూడా చోటు వుంటుంది. ఒకో అప్పుడు మానుపిల్లులు, 
అడివి పిల్టులు, గుడ్డగూబలు అన్నీ కలిసి శాంతియుత సహాజీవనం చేస్తాయి. 

ఎర గుంటనక్క యెంత మా(తమూ చపల చిత్తం వున్న జంతువు గాదు. యిది బీళ్ళమీద, కొండల్ళో, 
అడవుల్ళో, ఎడారుల్నో వుండగలదు. యిది మహా నగరాల్నోని పార్కులో కూడా వుండగలదు. యిది (పతి 
చోటా పరిచితం అయిందే -- యూరప్‌లో, ఆసియాలో, ఉత్తర అమెరికాలో, ఉత్తర ఆఫ్రికాలో. 

మీరెప్పుడేనా గుంటనక్క పిల్లల్ని చూశారా? 

అవి బుర్మిగా వుంటాయి. వాటికి నెరిసిన గోధుమ రంగు బొచ్చు వుంటుంది. తల్చి గుంటనక్క వాటికి 
నెల్లాళ్ళపాటు పాలు తప్ప మరేంపటదు. అప్పుడు అవి బొరియ యివతలికి వచ్చి గుమ్మం దగ్గర ఆడుకుంటాయి. 

ళ్‌ లు n 
అవి ఉల్లాసంగా వుండే చిన్న జంతువులు. తండి గుంటనక్క తిన్నగా బౌరియ దగ్గరికి రాదు. ఆహారాన్ని 
దగ్గరలో వదిలి పెళ్ళేస్తుంది. తల్లి గుంటనక్క దాన్ని కనిపెట్టి పిల్లలకి పెడుతుంది. 

n లు ౨ ౧ లు ౧ 

పిల్లలు కొంచెం బలం పుంజుకోగానే తర్శితండులు వాటికి వేటాడ్డం యెంత వేగంగా నేర్పుతాయో 
చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. రెండు వారాల్మోపలే! పడుచు గుంటనక్కలు త్వరలోనే తమ తల్శితండులని 
వదిలి వెళ్ళిపోతాయి. 


13 


రకూన్‌ కుక్కు 


రకూన్‌ కుక్కకి పొట్టి కాళ్ళూ, బొచ్చూ వుంటాయి నీటికుక్కకిలాగా. దీనికి 
అడివి పిల్టికిలాగా పక్క మీసాలు వుంటాయి. యిది ఎలుగుబంటిలాగా శీతకట్టు అంతా 
ని దపోతుంది. 

దీన్ని దూర (పాచ్యంలో ఉసురీస్క్‌ రకూన్‌ అంటారు. అది అక్కడే పుట్టింది. 
కాని దీన్ని రకూన్‌ కుక్క అని పిలవాలి. 

రకూన్‌ కుక్కని బాగా దూరం పడమటికి తీసుకుపోవాలని సోవియట్‌ జంతుశ్శాస్త 
జ్ఞాలు నిర్ణయించారు. యిప్పుడు యిది మనకి మాస్కో దగ్గరా ఉకైన్‌ రిపబ్బికొలోనూ, 
బాల్చిక్‌ రిపబ్ల్సిక్కుల్ళో కనిపిస్తుంది. అక్కడినుంచి రుమేనియాకీ, పోలెండ్‌కీ, ఫిన్‌లాండ్‌కీ 
వెళ్ళింది. రకూన్‌ కుక్కకి ఒకే చోట్నో వుండడం యిష్టం వుండదు. మెల్లిగా యీడ్చు 
కుంటూ యిది చాలా దూరం పోతుంది. సరస్సుల పక్కనా, నదులవారా వున్న గుబురు 
పాదలన్నా ఓ మాదిరి తోపులన్నా దీనికి యిష్టం. 

యిది బాగా యూదుతుంది కూడా. 

రకూన్‌ కుక్క చుంచుల్ని, కప్పర్ని, బల్బుల్ని, చేపల్ని, పురుగుల్ని, పక్షుర్ని తింటుంది. 
యిది పక్షి గూడు కనబడితే చాలు నాశనం చేసేస్తుంది. యిది పళ్ళనీ, కాయల్నీ కూడా 
తింటుంది, 

రకూన్‌ కుక్క నీటికుక్క అంత వేగంగా, అంత బాగా బొరియర్ని తవ్వుతుంది. 
కాని తన కొత్త నివాస్నపాంతమై న యూరప్‌లో యీ పనిమీద కాలం వృధా చెయ్యదు. 
రాళ్ళకొండల్ళో సందులు కనిపించినా, లేదా మరో జంతువు తవ్విన పాత బొరియ కని 
పించినా, లేదా కూలిపోయిన చెట్టు వేళ్ళకింద చిన్న గుంట కనిపించినా యేదో కాల 
క్షేపానికి అక్కడ మకాం చేస్తుంది. యేదో కొన్ని రోజులే అక్కడ వుండేటప్పుడు బొరియ 
తవ్వుకునే యాతన యెందుకు? 

రకూన్‌ కుక్క చాలా పిల్లల్ని యీనుతుంది. ఒకోసారి పంధామ్మిది పిల్లల్ని పెడు 
తుంది! తల్శి రకూన్‌ కుక్కా తండి రకూన్‌ కుక్కా కలిసే పిల్లల్ని చూస్తాయి. 


పాదల్నో వుండే కుక్క 


పొదల్నో వుండే కుక్కకి కాళ్ళు చిన్నవి కాని శరీరం బారుగా వుంటుంది. దీనికి 
చెవులు చిన్నవి, అలాగే తోకానూ. ముళ్ళు బండగా వుంటుంది, కోసేసినట్టు. యిది 
చ్మితంగా కనిపించే జంతువు. 

యీ కుక్క దక్షిణ అమెరికాలో వుంటుంది. గుబురు పాదల్శో గాని లేకపోతే 
మహా వృక్షాల చిక్కుపడిపోయిన వేళ్ళల్లో గాని వుండడం దీనికి యిష్క్టం. మరే జంతువేనా 


అయితే యిరుక్కుపోతుంది. కాని పాదల్నో పుండే కుక్క చురుకైందీ, 
పొట్టి కాళ్ళు వున్నదీనీ. యీ కుక్క యే _ కంతలోకేనా దారి చేసుకుని 
వెళ్ళిపోతుంది. 


పగటి పూట పొదల్శో వుండే కుక్క బౌరియలో నిదపోతుంది. యీ కుక్కలు 
ర్మాతిళ్ళప్పుడు మందలుగా వేటకి పోతాయి. యిది సామాన్యంగా గినీ పిగ్‌ జాతికి చెందిన 
జంతువుల్ని, కాపిబరా లాంటి వాటిని, వేటాడుతుంది. 
కాపిబరాలు బాగా యీదతాయి. వాటిని తరిమినప్పుడు అవి నీళ్ళలో పడి లోప 
లికి చొచ్చుకుపోతాయి. కాని అవి అస్తమానూ తప్పించుకుపోవు. పాదల్శో వుండే కుక్క 
కాపిబరాని నీళ్ళలో కూడా పట్లు కోగలదు. 
త ఈ లు 
యీ కుక్క తను వేటాడిన జంతువుని తన పిల్లల దగ్గరకి తీసుకుపోతుంది. 
ఆ పిల్లలు నిరీక్షిస్తూ కీచుమంటూ వుంటాయి. 
అడివి లోపల పెద్ద కుక్కలు కూడా ఒకదాన్నో ఒకటి మాట్సాడుకునేటప్పుడు 
పిల్చల్లాగా కీచుమంటాయి. కాని దేనికేనా శ్యతువు కనిపిస్తే అది పిల్లిలాగా గుర్‌మంటూ, 
ఫర్‌ ఫర్‌ మంటూ అరుస్తూ మెలికలు తిరిగిపోతుంది, (పమాదాన్ని గురించి హెచ్చరించ 
డానికి. 
అల (౧)? జ 
మీకు (పపంచంలో యే ““జూ”లోనూ యెక్కడా పాదల్నో వుండే కుక్క ఎప్పుడో 
గాని కనిపించదు. యిది తిక్క జంతువు. తనకి సరిపడని పరిస్టితుల్నో యిది యెక్కువ 
కాలం వుండలేదు. 


జూలు తోడేలు 


యిప్పుడు మనం పొడుగాటి కాళ్ళున్న అడివి కుక్కని కలుసుకోబోతున్నాం. యిది దక్షిణ 
అమెరికాలో పొదలూ, చిట్టడువులూ వున్న (పాంతాల్ళో వుంటుంది. 
జూలు తోడేలు అందమైన జంతువు. యిది ఇనుము తుప్పు వుంటుందే అలా ఎరుపు రంగుతో 
వుంటుంది. మెడకింద తెల్లని మచ్చ వుంటుంది. కాళ్ళు నల్బని మేజోళ్ళు తొడుక్కుందా అన్నట్టు వుంటాయి. 
మెడమీద, వీపుమీద దీనికి నల్లని కురచ జూలు వుంటుంది. దీని ముబ్లు గుంటనక్క ముళ్ళులాగా 
౧ లు లు 
వుంటుంది. చాలా రకాలుగా యిది గుంటనక్కలాగే (ప్రవర్తిస్తుంది. దక్షిణ అమెరికాలో దీన్ని పెద్వ 
గుంటనక్క అంటారు. 
శునక జాతిలో అన్నిటికంశే బాగా పాడుగ్గెంది జూలు తోడేలే. దగ్గర దగ్గర ఒక మీటరు యెత్తు 
వుంటుంది. కాని యిదే అన్నిటికంటే బలమైందీ, బరువైందీ కాదు. దీని బరువు యిరవై కిలో! గాములు 
మ్మాతమే. జూలు తోడేలు లేగదూళ్ళనీ, గు రప్పిల్లల్నీ చంపేస్తుందని జనం అనుకుని దీన్ని చంపేసూ 
౧ ౧ అటి అతి 
వుంటారు. యిప్పుడు జూలు తోడేళ్ళ సంఖ్య తక్కువగా వుంది. అయినా మనుషులు దీన్ని చంపకూడదు. 
యిది యే హానీ చెయ్యదు. యిది పిరికిది. ర్మాతిళ్ళప్పుడు మా(తమే వేటాడుతుంది. యిది బల్బుల్ని, 
౧ ౧ 
కప్పర్ని నంజుతూ, లేదా ఓ అరటి పండుని తింటూ, గింజల్ని చెరకుగడల్ని కొరుకుతూ మై దానంమీద 
దౌడు తీసిపోతుంది. బొరియలోనుంచి చుంచుని బయటికి లాగడానికి యిది పళ్ళతో కన్నాన్ని చీలుస్తుంది, 
మామూలుగా కుక్కలు చేసినట్టు ముందు పంజాలతో కాదు. 
జూలు తోడేలు కాళ్ళు పొడుగ్గా వున్నా యిది దూరం పరిగెత్తలేదు. అలసిపోతుంది. మంచి గురం 
దీన్ని యిళ్ళే అందుకోగలదు. కాని యిది యెగరడం చూడాలి! నుంచున్న చోటునుంచి యిది ఎత్తైన 


పాద స్టైగా గెంతి అడవుల్లో మాయమై పోతుంది. వేటగాళ్ళనుంచి యిది మామూలుగా తప్పించుకుపోయే 


పద్దతి యిదే. 
యీ జూలు తోడేలు రెండు, మూడు పిల్లల్ని పెడుతుంది. యెప్పుడేనా అయిదింటిని కూడా. పిల్లలు 
నల్హగా వుంటాయి, వాటి కాళ్ళు పొట్టిగా వుంటాయి. తర్గి అంతటి పొడుగూ అయేదాకా అవి తలి 


తోటే వుంటాయి. 


17 


ఆ(ఫకా అడివి కుక్క 


ఆ, ఫికాలో తోడేళ్ళు లేవు. కాని అడివి కుక్కల్ని ఆ(ఫికా తోడేళ్ళు అని పిలవ 
వచ్చు. వీటికీ వాటికీ అలవాట్లు ఒకలాగే వుంటాయి. మందలుగా వేటకి పోతాయి. 
ఒకో అప్పుడు మందలు చిన్నవిగా వుంటాయి. కాని ఒకోసారి మందలో వందల కొద్చీ 
అడివి కుక్కలు వుంటాయి. ఆవేశంతో అరుస్కూ అవి మై దానాలమీద ధూళి మేఘాల్ని 
రేపుతాయి. తమ ఎరని గంటకి అరవై కిలోమీటర్ణ వేగంతో తరుముతాయి. ఒక జీ బాని 
గాని, జింకని గాని పడగొట్టడానికి మామూలుగా అయిదు నిముషాల కంశే యెక్కువ 
పట దు. 

లు 

అడివి కుక్కలు మామూలుగా పగటి పూట వేటాడవు. పగలు మరీ వేడిగా 
వుంటుంది వాటికి. అవి చెట్లు నీడల్నో పడుకుంటాయి లేదా ఆడుకుంటాయి. కాని 
సాయం తాలప్పుడు గాని, ఉదయమప్పుడు గాని అవి నేల దగ్గరకంటా తమ పొడుగాటి 
బండ ముట్ళెల్ని పెట్టి, చెవులు రిక్కించి వింటూ, వాసన చూస్తూ పచార్చు చేస్తాయి. 

లు లు జాని ౧ కూ 
అలాంటి సమయంలో చిన్న జింకలు యీ కుక్కల దారిలో రాకుండా వుంశే వాటికి 
మేలు. పెద జింకలకి కూడా-- వాటికి బలేలాంటి వాడి కొమ్ములు వున్నా. మరి 
య ఆ ల 
పెద్ప కొమ్మల బింకలంకే సింహాలకి కూడా భయమే! అడివి కుక్కలకి మహా ఆకలిగా 
వున్నప్పుడు సింహం కూడా దూరంగా వుంటుంది. అవి సింహాన్ని కూడా ఖండఖండాలుగా 
చీల్చగలవు - మరీ ముఖ్యంగా ఆ సింహం ముసలిదీ, మరీ చిన్నదీ అయితే. 

అడివి కుక్కలు తమ పనుల్ని విభజించుకుంటాయి. కొన్ని వేటాడతాయి. కొన్ని 
యిళ్ళ దగ్గరే వుండి పిల్చర్ని చూసుకుంటాయి. వేటకి వెళ్ళిన కుక్కలు పిలలకీ, వాటి 

౧ Pas ౧ ౧ ౧ 
దాదులకీ మాంసం తెచ్చి పెడతాయి. 

శునక జాతిలో మచ్చలు వున్నది ఆ(ఫికా అడివి కుక్క ఒక్కటే. యీ మచ్చలు 
నల్బగా, పసుప్పచ్చగా, తెల్లగా వుంటాయి. (పతి కుక్కకీ దాని నమూనా వుంది. ఏ 
రెండూ ఒక్కలా వుండవు. 


19 


ఎర తోడేలు 


ఎర తోడేళ్ళనే ఎర కుక్కలని కూడా అంటారు. వాటిని అనేకమంది అనేక 
పేర్ణతో పిలుస్తారు. ఎర తోడేళ్ళు సైబీరియా పర్వతాలలో, పామీర్‌ 
టియాన్‌ షన్‌ పర్వతాలలో, చైనాలో, భారతదేశంలో, జావా సుమ్మాతా ద్వీపాల్లో 
వుంటాయి. 
ఎర తోడేళ్ళు ఆ(ఫీకా అడివి కుక్కలంత వేగంగా పరిగెత్తలేవు. అవి తమ ఆహా 
రాన్ని వడివడిగా వెంబడించి సంపాదించుకోవు. మేకర్ని, అడివి పందుల్ని, దుప్పుల్ని అడివి 
పాళ్ళేళ్ళని ఒకోసారి గంటల కొద్దీ అనుసరించిపోయి సంపాదించుకుంటాయి. యీ 
జంతువులు ఆఖరికి అలిసిపోయినప్పుడు యీ ఎర తోడేళ్ళ గుంపు వాటిని చుట్టు 
ముళ్ళేస్తుంది... 
ఎర తోడేళ్ళ గుంపు తటస్సపడితే పెద్ద పులికి కూడా గడ్డుగానే వుంటుందట. 
హిమాలయా పర్వత (పాంతపు ఎలుగుబంటికి గాలిలో ఎర తోడేలు వాసన తగి 
లితే అది పుంజాలు తెంపుకుని పరిగెడుతుందట. ఆ వాసన గనక చాలా ఘాటుగా వుంచే 
ఎర తోడేలు దగ్గర్శోనే వుందన్న మాట. అప్పుడు ఎలుగుబంటి చెట్టుపైకి 
ఎగబాకిపోతుంది. 
ఎర తోడేళ్ళ ఆటవికత్వంనుంచి యే జంతువూ -- ఒక్క. ఏనుగు తప్ప - బయట 
పడలేదు. 
ఎర తోడేలు మనుషుల్ని ఎన్నడూ ఎదిరించదు. యిది వూళ్ళ దగ్గరకంటా రాదు, 
పాడి పశువుల్ని యెన్నడూ తాకదు. 
యిది అరుదైన జంతువు. సోవియట్‌ యూనియన్‌లో దీన్ని చంపకూడదని 
నిషేధం వుంది. 


21 


క్రో ర్సాక్‌ 


/ 
కోర్ఫాక్‌ని మొదటి సారి చూసిన యెవరేనా గానీ “యెంత చిన్న గుంటనక్క!” అనక మానరు. 
లో నిజమే మరి, కోర్పాక్‌ చిన్న గుంటనక్కలాగే కనిపిస్తుంది. కాని, కోర్పాక్‌ సాదా 
ఎర గుంటనక్కకంకే ఆర్క్‌టిక్‌ నక్కకి దగ్గర బంధువని కొంతమంది శ్నాస్తజ్ఞాలు భావి 

సారు. 


కోర్సాక్‌ ఆసియా ఖండపు జంతువు. సోవియట్‌ యూనియన్‌లో యిది ఆగ్నేయ (పాంతంలోనే 
కనిపిస్తుంది, దిగువ వోల్నా (పాంతంనుంచి బైకాల్‌ సరస్సు తూర్పుదాకా. కాని కోర్సాక్‌లు యూర 
పియన్‌ రష్యాలో యేనాటినుంచో తెలుసు. వాటిని యిళ్ళల్ళో కుక్కలకి బదులుగా పెంపుడు 
జంతువుల్లా పెట్టుకునేవాళ్ళు. 

మచ్చిక చేసినట్టయితే గనక యివి మంచి సరదాగా వుంటాయి. అవి యజమానుల్ని (ప్రేమి 
స్తాయి, విశ్వాసపా( తంగా వుంటాయి. ఆడుకోవడం అంటే యిష్కృపడతాయి. అవి మంచి చురుగ్నా 
కూడా వుంటాయి. చెట్లూ చేమలూ కూడా ఎక్కగలవు. కాని, చాలా ముఖ్యం అయిందేమం కే, 
అవి చాలా ఉపకారం చేస్తాయి. ఎలుకల్ని చంపేస్తాయి. అదేం తక్కువ విషయం కాదు కదా 
యేమంశే పిల్లి ఒక్కటీ ఎన్ని ఎలుకలతో యాతన పడుతుంది గనక! 

అడివిలో వున్నప్పుడంటారా కోర్సాక్‌ చాలా తేడాగా వుంటుంది. అది హెచ్చరికగా వుంటుంది. 
పగటిపూట బయట కనిపించదు. బొరియలో వుండిపోతుంది. 

కాని యిది తనకిగా యెప్పుడూ బొరియ తవ్వదు. తనెందుకు తవ్వాలి? దానికి యెప్పుడూ 
నీటికుక్కలవీ, గుంటనక్కలవీ, హిమమూషికాలవీ బొరియలు దొరుకుతూనే వుంటాయాయిరి! 

కోర్పాక్‌కి కొయొట్‌కి . మళ్ళే ఒకో అప్పుడు యిల్లు దొరకడం కష్టం అవుతుంది. 
ఒకో అప్పుడు రెండు తల్ఫి కోర్సాక్‌లు పిల్లలతోటి ఒక్క బొరియలో వుంటాయి. ఒకో దానికీ 
రెండేసి పిల్లలే వున్నప్పుడు అది అంత ఫరవా లేదు. కాని ఒకో దానికీ పది పదకొండేసి పిల్లలు 
వున్నప్పుడో? అదీ జరుగుతుంది. కాని రెండు కుటుంబాలు కలిసి కాలక్షేపం చెయ్యలేకపోవడం 
అనేది యింకా యెవళ్ళూ వినని విషయం. 

పిల్చలంటూ ఒక సారి పెద్దవైతే యిక తర్ఫి దండులతో యెక్కువ కాలం వుండవు. ఆకు 

రాలు కాలంలో వాటిని వదిలి వెళ్ళిపోతాయి. 


ఫెన్నెక్‌ 


శునక జాతికి వున్న అడివి బంధువుల్లో అతి చిన్నది ఫెన్నెక్‌, కాని అతి పెద్ద 
చెవులు దీనికి వున్నాయి. యిది పిల్లిపిల్లంత చిన్నగా వుంటుంది, కాని దీని చెవులు ఓ 
పెద్ద వేటకుక్కకి సరిపడా వుంటాయి. 

యీ ముచ్చబ్దున జంతువులు భూమ్మీద వున్న అతి ఉష (పాంతం అయిన 
సహారా ఎడారిలో ఉత్తర ఆ(ఫికాలో వుంటాయి. 

ఫెన్నెక్‌లు సపేల్చేసే యెండనుంచి లోతుగా చల్చగా వుండే బొరియల్నో పగలంతా 
దాంకోవాల్సి వుంటుంది. సాయంతం అప్పుడు మాతమే అవి ఒక సారి బయటికి 
వచ్చి, సాయంకాలం యెప్పుడు చల్చబడుతుందా అని చూస్తూ తమ బొరియల దగ్గర 
కూర్చుంటాయి. ఎండ యింకా మండిపోతూ వుంకే అవి గుబురుగా వుండే తోకలతో 
తలల్ని కప్పుకుని పడుకుంటాయి - అక్కడికి ఆ తోకలు గొడుగులు అయినట్టు || 

యెట్టకేలకి హాయిగా చల్బబడుతుంది. ఫెన్నెక్‌ హఠాత్తుగా తన పెద్ద చెవుల్ని 
రిక్కిస్తుంది. దానికి యేదో వినబడింది! అది యిసకమీద గరగరలాడుతూ పోయిన బర్ఫి 
దగ్గరకో, లేదా ఓ మిడత యెగిరి గెంతిన చోటుకో పాక్కుంటూ పోతుంది. ఓ 
భరడ్వాజం నిదలో కదిలి వుండవచ్చు. వూహించండి యెంత వినిపించీ వినిపించని చప్పుడో 
అది! కాని ఫెన్నెక్‌కి (పతీదీ వినిపిస్తుంది. పిట్ట యెక్కడ దాంకుందో దానికి కచ్చితంగా 
తెలుసు. అది నీడలా ముందుకు మళ్ళీ పాకుతుంది, ఆగుతుంది, గెంతుతుంది. అదిగో! 
ఎర నోట్ళో పడింది! 

నదో లేదా చిన్న సరస్పో వున్న చోటికి ఫెన్నెక్‌లు ర్మాతిళ్ళప్పుడు నీళ్ళు తాగడానికి 
చేరతాయి. కొన్ని చాలా దూరంనుంచి వస్తాయి. అన్నిటికీ నీళ్ళు తాగాలనే వుంటుంది. 
కాని వుండాల్సి వస్తే గనక ఫెన్నెక్‌ నీళ్ళు లేకుండా చాలా రోజులు వుండగలదు. 

ఆ(ఫికా వసంత రుతువు మొదట్లో "ఫెన్నెక్‌ పిల్లల్ని యీనుతుంది. 


"పెద్ద చెవుల : నక్క 


దక్షిణ ఆ, ఫికాలో "ఫెన్నెక్‌లు లేవు. కాని అక్కడ యింతటి పెద్ద చెవులూ, 
వినికిడి శక్తీ వుందని గొప్ప చెప్పుకోదగ్గ జంతువు మరోటి వుంది. అది పెద్ద 
చెవుల నక్క. కాని అది ఫెన్నెక్‌కి రెండింతలు వుంటుంది. 

యీ జంతువుకి సంబంధించి కొట్టవచ్చినట్టు కనిపించేది చెవులు కాదు, 
పళ్ళు. దీనికి యాబ్బె పళ్ళు వున్నాయి! ఆస్ట్రేలియాలో చీమలు తిని బతికే 
జంతువుకి తప్ప మరే భూచర జంతువుకీ యిన్ని పళ్ళు లేవు. దాని పళ్ళు 
చెదపురుగుల్ని, చీమల్ని యితర కీటకాల్ని పరపర కొరికేస్తాయి. 

చీమలని తినే ఆ జంతువులాగానే యీ పెద్ద చెవుల నక్క కూడా యెన్నో 
కీటకాల్ని నాశనం చేస్తుంది. కాని యిది చుంచుల్నీ, బల్ఫ్బుర్నీ, పిట్ట ర్నీ కూడా 
వేటాడుతుంది. ఒకో అప్పుడు యిది బె రీలనీ, పళ్ళనీ తింటుంది. 

పెద్ద చెవుల నక్క పిరికిది. యిది మీకు యెప్పుడో గాని పగలు కనిపించదు. 
బొరియల్నోనూ, గుబురు పొదల్నోనూ, లేదా రాళ్ళల్నోనూ గుట్టల్నోనూ 
వుంటుంది. ర్మాతిళ్ళప్పుడు వేటాడుతుంది. 

ెద్ప చెవుల నక్కలు మందలుగా యెన్నడూ వుండవు. ఒంటరిగానేనా 
వుంటాయి లేదా జంటగా వుంటాయి. 


* * * 


మీకు యీ పుస్తకంలో శునక జాతిలో వుండే పధ్నాలుగు రకాల గురించి తెలియజేశాం. 
యివి కుక్కలకి బాగా పరిచితం అయిన బంధువులు. మొత్తంమీద శునక జాతిలో 
ముష్టై అయిదు రకాలు వున్నాయి. మీరు పెద్దవాళ్ళయాక జంతువుల్ని గురించిన 
(పత్యేక పుస్తకాలలో వాటిని గురించి చదువుదురుగాని. 


© [13127620080 «Manbis», 1976 r. 
(రై తెలుగు అనువాదం “'రాదుగి” (ప్రచురణాలయం, 1987 


సోఎయట్‌ యూనియన్‌లో మ్ము దింపబడింది 


H. AKHMyLIKHH 
3TO BCE COBAKH 
Ha 2384060 Tenyey 


I. Akimushkin 
THE DOG FAMILY 
In Telugu 


ISBN 5-05-001444-1 


